సంప్రదాయ మంగళహారతులు 


ఘుల్లుఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ | కలహంసనడకల కలికీ యెక్కడికే । 
జడలోన గంగను ధరియించుకొ న్నట్టి। జగములేలు జగదీశు సన్నిధికే మంగళం ॥ 


బొండుమల్లెలుజాజి దండాలు మెడనిండా | అందమెరిగిన జగదాంబ యెక్కడికే | 
అందము విభూతి అలరు శ్రీగంధము | నలదిన నీలకంరేశు సన్నిధికే ॥మంగళం॥ 


తళతళమనురత్న తాటంకములు మెరయ । పసిడిమండలముల పడతి యెక్కడికే। 
కలియుగజన్మముగలశివుడైనట్టి। గురువైనసాంబు శంకరుని సన్ని ధికే॥ మంగళం ॥ 


హెచ్చుపాపటబొ ట్టురత్నకిరీటము ఏమమ్మకరుణకటాక్షి యెక్కడికే। 
కడుపెద్దరుద్రాక్ష మెడలో హారముదాల్సి | నందినెక్కెడుజగదీశుసన్ని ధికే ॥మంగళం॥ 


చెంగావిచీరలుకొంగులుచెంగున । జారంగరంగైననవమోహనాంగి యెక్కడికే । 
చంద్రునిశిరసునధరియించుకొ న్నట్టి। మండలమేలే నందీశు సన్నిధికే ॥మంగళం ॥ 


సన్నంపునడుముపైబిళ్ళలఒడ్డాణము । మెరిసేటిబంగారు బొమ్మయెక్కడికే | 
కన్నులుమూడు భుజంగంబులారు। గల అర్థనారీశు శివునిసన్ని ధికే [మంగళం ॥ 


1 1 4 ౬ ౬ ఈ 


పార్వతీవల్లభాయనందిభృంగిసేవితాయ। ఆనందతాండవాయ అమితమంగళం ॥ 


1.కార్తికేయగురువరాయకామితార్ధదాయకాయ । శ్రీగిరీవాసితాయచారు మంగళం ॥ 
ఫాలచంద్రశేఖరాయభూరిభూతిచర్చితాయ | పన్న గేశహారాయపరమమంగళం I 


2 .రుద్రరూపధరాయరుద్రాక్షమాలికాయ | స్ఫటికసదృశదేహాయశుభగమంగళం Il 
ఆద్యంతరహితాయలఅదిదేవదేవాయ। అభయవరదాయకాయ అతులమంగళం ॥ 


3.బ్రహ్మేంద్రార్చి తాయవిష్ణుహృదయవా సాయ | యోగీశ్వరేశ్వరాయయుక్తమంగళం ॥ 
మహామహితాన్వితాయ మదనదేహ దగ్గ కాయ । మేరుశృంగాగ్రాయ మహితమంగళం ॥ 


4.భవబంధమోచకాయ భవ్యమంత్రరూపాయ | భక్తజనమోదకాయ భూరిమంగళం ॥ 
భైరవానందహృదయ వేదినటన నటవతంసాయ | ఆనందభైరవాయ అఖిలమంగళం ॥ 


1 1 ౬ 1 * & 


శ్రీలలితా శివ జ్యోతి సర్వ కామదా । శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా। 
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా ॥ 


1.జగముల చిరు నగముల పరిపాలించే జననీ; అనయము మము కనికరమున కాపాడే జననీ। 
మనసే నీ వశమై స్మరణే జీవనమై। మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. | 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా । శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా । 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా ॥ 


2.అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి। అందాలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి। 

రవ్వల తళుకుల కళళా జ్యోతుల --- కర్పూరహారతి। సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి। 
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా । శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా । 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా ॥ 


ఘల్లుఘల్లున పాదగజ్జెలంధెలు మ్రోగ | కలహంస నడకల కలికి ఎక్కడికే। 
జడలోని గంగను ధరియించు కొ న్నట్టి | జగములేలే సాంబశివుని సన్నిధికే॥ మంగళం మంగళం ॥ 


1. తళతళమను రత్న తాటంకములు మెరయ। పసిడి కుండలముల పడతి ఎక్కడికే । 
కరి చర్మాంబర ధరుడు పురహరుడైనట్టి। గురుడైన బోళా శంకరుని సన్నిధికే ॥ మంగళం మంగళం ॥ 


2. చెంగావి చీరలు కొంగులు జారంగ । రంగైన నవమోహనాంగి ఎక్కడికే । 
పులితోలు వస్తములు వీభూధి ధరియించు | మండల మేలే జగదీసు సన్నిధికే ॥ మంగళం మంగళం ॥ 


సాయంకాల సమయంలో సంద్యా దీపారాదనలో। వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితాంబ ॥ సాయంకాల ॥ 


కాళ్ళకు గజ్జెలు కట్టింది ఘల్లు ఘల్లున వచ్చింది। పిలిచిన వెంటనే వచ్చింది అడిగనవన్ని ఇచ్చింది ॥ సాయంకాల ॥ 


అందరు చేరి రారండి పూజలు బాగుగ చేయండి। రంగుల గాజులు తేరండి ముతైదువులకు పంచండి ॥ సాయంకాల ॥ 


ధనములు ఇచ్చును ధనలక్ష్మి ధాన్యము నిచ్చును ధాన్యలక్ష్మి | వరముల్నిచ్చును వరలక్ష్మి సంతానమునిచ్చును సంతానలక్ష్మి ॥ 


[సాయంకాల ॥ 


వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి। నాగాభరణంచూడండి దేవీ రూపం కనరండి ॥ సాయంకాల ॥ 


1 1 ౬ ౬ ౬ ఈ 


రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ। మామకాభీష్టదాయ - మహిత మంగళం ॥ 


1. కౌాసలేయాయ మందహాస దాస పోషణాయ। వాసవాది వినుత స ద్వరద మంగళం ॥ 


చారుకుంకుమోపేత చందనాను చర్చితాయ। హారకటక శోభితాయ భూరి మంగళం ॥ 


2. లలిత రత్నకుండలాయ తులసీ వనమాలికాయ। జలజసదృశ దేహాయ చారు మంగళం ॥ 


దేవకీ పుత్రాయ దేవదేవో త్రమాయ। చావజతగురువరాయ భవ్యమంగళం ॥ 


3. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ। అండజాత వాహనాయ అతుల మంగళం ॥ 
విమల రూపాయ వివిధవేదాంత వేద్యాయ। సుజన చిత్తకామితాయ శుభగ మంగళం ॥ 
4. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ । స్వామి భద్రగిరి వరాయ సర్వమంగళం ॥ 


రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ। మామకాభీష్టదాయ మహిత మంగళం ॥ 


ఘల్లునా పాద గజ్జెలందెలు మ్రోగ। కలహంస నడకల కలికీ ఎక్కడికే ॥ 
వైకుంఠ వాసుని పాదపద్మములకు । భక్తితోనే మరచి పూజ చేయుటకే॥ 


అమ్మా మంగళం జయ మంగళం ॥ 


పదహారు కళలతో పారాణి ఆరాక। రమణీ పద్మావతీ పరుగూ లెక్కడికే॥ 
తిరుమలలో నివసించేశ్రీ వేంకటేశ్వరుని। వైభవము వేడుకలు చూచుటకే ॥ 


అమ్మా మంగళం జయ మంగళం ॥ ఘల్లుఘల్లునా ॥ 


పవళించే వేళాయె పట్టుచీరకట్టి। తలనిండ పూలతో తరుణి ఎక్కడికే॥ 


లోకాల నేలేటి లోకబాందవునితో । వుయ్యాల లూగుటకు వెళ్ళీ వస్తా॥ 

మంగళం శుభ మంగళం ॥ ఘల్లుఘల్లునా ॥ 

ప్రతియేట మా ఇంట పూజలందుకొనుచూ। దయదలచి దనమిచ్చే ధనలక్ష్మి నీవే॥ 
ఎల్లపుడూ భ క్తి తో పూజించేవారికి! వరమూలు ఇచ్చేటి వరలక్ష్మి నీకే॥ 


మంగళం జయమంగళం ॥ ఘల్లుఘల్లునా.॥ 


శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు | మా తల్లి లత్తుకకు నీరాజనం। 


కెంపైన నీరాజనం । భక్తిపెంపైన నీరాజనం ॥ 


యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి । బాగైన అందెలకు నీరాజనం। 


బంగారు నీరాజనం । భక్తి పొంగారు నీరాజనం ॥ 


నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు। మాతల్లి గాజులకు నీరాజనం । 


రాగాల నీరాజనం । భక్తి తాళాల నీరాజనం ॥ 


మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు। మాతల్లి నవ్వులకు నీరాజనం । 


ముత్యాల నీరాజనం। భక్తి నృత్యాల నీరాజనం ॥ 


చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు। మా తల్లి ముంగురుల నీరాజనం । 


రతనాల నీరాజనం। భక్తి జతనాల నీరాజనం ॥ 


బిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు! మాతల్లి చూపులకు నీరాజనం । 


అనురాగ నీరాజనం । భక్తి కనరాగ నీరాజనం ॥ 


దహరాన కనిపించు ఇనబింబ మనిపించు। మాతల్లి కుంకుమకు నీరాజనం । 


నిండైన నీరాజనం । భక్తి మెండైన నీరాజనం॥ 


తేటి పిల్లల వోలె గాలి కల్లల నాడు। మాతల్లి కురులకు నీరాజనం । 


నీలాల నీరాజనం। భక్తి భావాల నీరాజనం ॥ 


జగదేక మోహిని సర్వేశ గేహిని। మా తల్లి రూపునకు నీరాజనం । 


నిలువెత్తు నీరాజనం । భక్తి విలువెత్తు నీరాజనం ॥ 


సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా 


1.నుదుట కుంకుమ రవిబింబముగ కన్నులనిండుగ కాటుక వెలుగ । 
కాంచనహారము గళమున మెర యగ పీతాంబరముల శోభలునిండగ ॥ సౌభాగ్య॥ 


2.నిండుగ కరముల బంగరుగాజులు ముద్దులో లుక పాదమ్ముల మువ్వలు | 
గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతులసేవలనందగ॥ సౌభాగ్య॥ 


3.నిత్యసుమంగళి నిత్యకళ్యాణి భక్తజనులకూ కల్పవల్లి | 
కమలాసనవై కరుణనిండగా కనకవృష్టి కురిపించే తల్లి ॥ సౌభాగ్య ॥ 


4.జనకరాజుని ముద్దుల కొమరిత రవికులసోముని రమణీమణివై | 
సాథుసజ్జను లపూజలందుకొని శుభములనిచ్చెడి దీవనలీయగ ॥ సౌభాగ్య॥ 


5.కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి | 
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన ॥ సౌభాగ్య॥ 


6.సౌభాగ్యమ్ముల బంగరుతల్లి పురందర విఠలుని పట్టపురాణి | 
శుక్రవారంబు పూజలందుకొన సాయంసంధ్యా శుభఘడియలుగా ॥ సాభాగ్య॥ 


శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా | మనసారస్వామినికొలిచిహారతు లీరమ్మా ॥ 
శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా। మనసారస్వామినికొలిచిహారతులీరమ్మా ॥ 


నోచినవారికినోచినవరము। చూసినవారికిచూసినఫలము | 
శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా। మనసారస్వామినికొలిచిహారతు లీరమ్మా 
మనసారస్వామినికొ లిచిహారతులీరమ్మా I 


స్వామినిపూజించేచేతులెచేతులటా। ఆ మూర్తినిదర్శించేకనులేకన్నులటా । 
స్వామినిపూజించేచేతులెచేతులటా। ఆ మూర్తినిదర్శించేకనులేకన్ను లటా | 


తనకథవింటేఎవ్వరికైనాజన్మతరించునటా | 
శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా। మనసారస్వామినికొలిచిహారతు లీరమ్మా 
మనసారస్వామినికొలిచిహారతులీరమ్మా ॥ 


ఏవేళైనా ఏశుభమైనాకొలిచేదైవంఈదైవం। ఏవేళైనా ఏశుభమైనాకొ లిచేదైవంఈదైవం | 


అన్నవరంలో వెలసిన దైవంప్రతిఇంటికిదైవం | 
శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా। మనసారస్వామినికొలిచిహారతు లీరమ్మా 
మనసారస్వామినికొలిచిహారతులీరమ్మా ॥ 


అర్పనచేద్దామామనసు అర్పణచేద్దామా | స్వామికి మదిలోనేకోవెలకడదామా | 
అర్పనచేద్దామామనసు అర్పణచేద్దామా ।స్వామికిమదిలోనేకోవెలకడదామా | 


పదికాలాలుపసుపుకుంకుమలు ఇమ్మని కోరేమా। 
శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా | మనసారస్వామినికొలిచిహారతు లీరమ్మా 
మనసారస్వామినికొ లిచిహారతు లీరమ్మా ॥ 


మంగళమనరమ్మాజయమంగళమనరమ్మా । కరములుజోడించిశ్రిచందనమలరించి 
మంగళమనరమ్మాజయమంగళమనరమ్మా | కరములుజోడించిశ్రిచందనమలరించి 
మంగళమనరేసుందరమూర్తికివందనమనరమ్మా 1శ్రీసత్యనారాయణునిసేవకురారమ్మా | 


మనసారస్వామినికొ లిచిహారతులీరమ్మా I 


